గజేంద్ర మోక్షము 


అమరవాది సుబ్రహ్మణ్య వీక్రతులు 


M.Tech. 


(ప్రకృతి రూపంలో పరమాత్మమన ఎదురుగా 
ఉన్నామనం చూడలేకపోతున్నాం. ప్రకృతిని చూస్తున్న మనిషి 
ఆ ప్రకృతిని ఒక నియమ బద్దంగా నడుపుతున్న దివ్యశకై 
పరమాత్మ అని తెల్సుకోలేడు. 


ఒక మునిశాపం వల్ల ఇం[ద్రద్యుమ్ముడనే రాజేంద్రుడు 
గజేం(ద్రుడవుతాడు. ఆజన్మవాసన ఉన్నా, యౌవన 
బలగర్వంతో అది నిద్రాణమై వుంది. ఆడ ఏనుగులతో 
(క్రీడిస్తూ దారి తప్పి తెలియని ప్రాంతంలో సేదదీర్చుకోడానికి 
ఒక కొలనులో దిగాడు కరిరాజు. సేదదీరి తన అతివల 
(ఆడఏనుగలు)తో మైమరచియున్న అతనిని ఒక మొసలి 
ఎదిరించి గజరాజు కాలు పట్టుకుని నోటితో గాయపరుస్తూ 
నీటిలోకి ఈడ్వసాగింది. 


మొదట ఎదిరించి పోరాడి నిరోధించి పోరాడినా 
“నీటిలోన మొసలి నెగడి ఏనుగు బట్టు..” అన్న విధముగా 
రాను రాను బలహీనమై ఏనుగు ప్రాణం నీరసించింది. 
మృత్యుభయం అధికమైంది. 


ముందునూట 


బుద్ది, వివేకము మాత్రమే మనిషిని మృగం నుంచి 
వరు చెసి ఉన్నతుణ్ణి చేశాయి. స్వార్థం మంచిది కాదు అనే 
ఆలోచనమా(త్రమే అతనిని వివేకమున్న జంతువు (రేషనల్‌ 
యానిమల్‌ ని చేసింది. లేకపోతే బలహీనులు ఉనికినే 
కోల్పోయే వారు. 


వివేకవంతుడైన నరుడు తన బలం చాల 
పరిమితమైనదని దైవశక్తి ముందు తన శక్తి ఎందుకూ 
పనికిరానిదని తెలుసుకొని ఆయనకు శరణాగతుడవుతాడు. 
ఎక్కడ ఉంటాడో ఎలాఉంటాడో తెలియనంత మాత్రాన 
లేనే లేడనటం ఎంతమూర్థత్వం అంటే నేటికీ (ఫ్లేట్‌ఎర్ట్‌ 
సోసైటి)అని ఒకటున్నదట. అందులోని వారంతా భూమి 
బల్ల పరుపుగా వుందని నేటికీ నమ్ముతారట. టి.వి.లో 
ఆగ్టేలియాలో అస్తమిస్తున్న సూర్యుణ్ణి, అమెరికాలో అదే 
సమయంలో ఉదయిస్తున్న సూర్యుణ్మి చూసినా వారు 
నమ్మరట. 


అప్పుడు.. మానసాకాశంలో ఒక మెరుపు మెరసి తన 
పూర్వజన్మ సుకృతం చేత “ఓ విశ్వకర్తా! విశ్వభర్తా! 
పరమాత్మా! రావే గావవే, సంరక్షించవే దీనుణ్ణి ప్రభూ! శరణు” 
అంటాడు. 


వెంటనే తనప్రాణ సతిలక్ష్మీదేవికి కూడా చెప్పకుండా, 
ఏ ఆయుధమూ, పరివారమూ తీసుకుపోకుండా హుటాహుటి 
పరిగెత్తాడు నారాయణుడు. వెనక వచ్చిన గరుత్మంతుని 
కూడా పట్టించుకోలేదంటే శరణార్జులను కాపాడాలనే ఆయన 
తపన అర్థమవుతుంది. తన చక్రంతో మొసలి శిరస్సు 
ఖండించగానే అది హూహూ అనే గంధర్వుడై శ్రీహరిని కీర్తించి 
తన లోకానికి పోతాడు. తెప్పరిల్లిన గజేం(ద్రునికి 
వైకుంఠ ప్రాప్తినిస్తాడు విష్ణువు. 


ఒకపేజీ కూడాలేని ఈకథలో వైశిష్ట్యం ఏమిటి? ఆర్తి 
భక్తి. “ఎవ్వనిచే జనించు...” అనే గజేంద్ర మోక్షంలోని పద్యం 
రాని తెలుగు కుజ్జివాడు (క్రీశ 1960 వరకు లేడంటే 
ఏమా(త్రం అతిశయోక్తి కాదు. ఆ తర్వాత వచ్చిన 
కాలానుగుణ మార్పుల వల్ల ఈరోజు ఆపద్యం వచ్చిన 
కుజ్టవాడున్నాడా! అని ఆశ్చర్యపోవలసివస్తోంది. 


గజేంద్రమోక్షం యథాతథంగా వచనంలో వ్రాద్దామని 
సంకల్పించి నాకిష్టమైన పద్యాలు రాగానే మీమాంసలో 
పడ్డాను. పోతనగారి పాఠ్యాన్ని ఎలాగో కాపీ" కొడుతున్నాను, 
పద్యాలు మాత్రం చేయకూడదా అనిపించింది. కాని 
హృదయంలోని ఆత్మారాముడు ఛీకొట్టాడు. అందుచేతనే 
కొన్ని పద్యాలు కాపీకొట్టకుండా 'తిరిగివ్రాశాను”. 


మహానుభావుడైన పోతనామాత్యుని అద్భుత ఘంటం 
ముందు నా కలం నూర్యునిముందు దివిటీ 
లాంటిదయినప్పటికీ అంధకారం కంటే దివిటీ నయం కదా! 
అనితృప్తి పడ్డాను. పండితులు నాసాహసాన్ని మన్నించి పెద్ద 
హృదయంతో రసస్ఫూర్తిని మాత్రమే స్వీకరిస్తారని ఆశిస్తాను. 
ఎన్నుకున్న వృత్తములను (పద్యముల) మార్చుచేశాను. 
ఉదాహరణకి “లావొక్కింతయులేదు ధైర్యము విలోలం” 
అనే “శార్దూల” వృత్త పద్యాన్ని “బలమికలేదు ధైర్యమది 
బాసెను...” అనే చంపకమాల” వృత్తపద్యంగా మార్చాను. 
నాలాంటి పరిమిత భాషాజ్ఞానుల కోసం తాత్పర్యం కూడా 
జత చేశాను. దీర్చమైన పోతనామాత్యుని వచనాన్ని 


ప్రార్థన 
కం॥ శ్రీకాంత కౌగిలించిన 
భూకాంతుడు, రాఘవుండు భూజకుపతియున్‌ 
ఏకాంతప్రియులు మునులకు 
గోకాంతల రక్షకుండు గురుడాహరియే 


తనుగొని నీదుపాదముల తాకిన ధూళి, విరించి 
సృష్టిచే 
సెను, హరితాననంతుడయె చేసె జగంబుల 
రక్ష, శూలియున్‌ 
అనువుగ లోకముల్‌ పనిగ అంతము చేయుచు 
నుండె, నీవెగా 
జనని! త్రిమూర్తులందరికి శక్తి నాసంగుచు 
నున్నదానివే. 


(సాందర్యలవారి లోని “తనీయాంన౦”... అనే 
రెండవశ్టోకమునకు తెలుగు పద్యానువాదము) 


సందర్భానుసారం కుదించాను. ఇప్పటికన్నా 
పాఠకామోదయోగ్యం అయితే ధన్యుల్ణే, 


ఈకృతి చివరిపేజీలు (వ్రాస్తున్నప్పుడు నామేనమామ 
(బ్ర॥వే॥ భువనగిరి సుబ్బరామయ్య గారు పరమపదించారు. 
నాలోని భావుకుని తట్టిలేపిన మొట్టమొదటి “మావయ్యను” 
మజచిపోలేను. ఆయనకి దైవభక్తి కంటే మానవత్వం మీదనే 
నమ్మకం. శరణాగతభక్తి తక్కువ పాళ్ళల్లో వున్నా, ఇంకొకళ్ళ 
బోలి” నాకెందుకనుకునే ఆయన మరణం నాకు తీరని 
లోటు. వారిలో దైవశక్తి ఉన్నదని నేను భావించే వారికి 
మా(త్రమే నేను నాకృతిని అంకితం ఇవ్వదలిచాను, వారు 
నా జీవితపుస్తకంలో చాలా పేజీల్లో ఉన్నవారు 


గజేంద్రుని వలె “మాయామేయ జగంబు నిత్యమని 
సంభావించి...” జీవించిన ఆయనకి ఇది అంకితం ఇచ్చి 
ఆయనకి సద్గతులు దక్కాలని కాంక్షిస్తాను, పరమాత్మను 
ప్రార్థిస్తాను. 


కం॥ కరికిని, సిఠికిని, ధరకును 
అరయంగా కపులకెల్ల, అసుర సుతునకున్‌ 
మరులున్న గోప'స్రీలకు 
వరమడుగుట రాని (ధువుకు బాసట హరియే. 


నామము లేల వేయి, మననంబును చేయుచు 
నొక్కటైననున్‌ 
నీమముగా పఠించినను నిష్టతా చాలదె 
అంచు నవ్వితిన్‌ 
ఆ మదమంత వీడి నది అచ్యుత! కాలుడు 
గుంజువేళలో 
ఏమి విచిత్రమొక్కటియు యెంచి స్మరించగ 
గుర్తురాదయెన్‌ 


దీని జదివినంత దివినేలు పోతన 
మీకు తోచునేమో! మిత్రులార! 
జన్మధన్యమయ్యె సత్యంబు మీమాట 
హరికృపాజలధికి అంతుగలదె? 


చం॥ 


నలుపుగ నుండు వాడు, నయనంబులు తామర 
లైన ఆకృపా 
జలనిధి, పింఛమున్‌ సిగను చక్కగ దాల్చిన 
వాడు, నవ్వలన్‌ 
చిలికెడి మోహనాస్యుడును శ్రీనిధి, చెల్వల 
మానముల్‌ గొనినో 
తెలుపరె మల్లెలార! మన దేవుడు మీ పొదలందు 
నక్కెనో. 


సుతులు అప్తులవారు, చుట్టాలు దొంగలు 
సంసారహేతువు సతియుదాను 
ధనము నిలువబోదు, తనువుమార్చొందును 
పని మీదవచ్చెడి వారె హితులు 
ఆయువు శీఛ్రంంబు, నాగదు కాలము 
చింతింతువీ రీతి యెంత దనుక 
హరిపూజనము లేక అది జన్మకాదురా 
బురద బొర్లెడి 'కిటి' తెరవుకాదె! 


నేడు పొయినంత నిక్కంబు మణునాడు 
రెండు అనుచుయెంచు లెక్కగాక 
తలచునెవడు అవని, తగుపని, సేయక 
తనువు శాశ్సతంబె ధరణి జేరి! 


భ(ద్రమగు మీకు మృతిలేని బ్రతుకు గలుగు 
వైరులైకూడా దానవుల్‌ వెజుచి తలచి 

హరిని బొందిరి అందుచే నతని నమ్మి 
పద్మలోచను నేడైన భక్తిగానం! 


నల్లనయ్యదోచె నవనీతమున్‌, దాని 
చిల్కుచిన్నదాని సిగ్గులన్ని 

బదులు దీర్చెమోక్ష పదమిచ్చె, గోపాలు 
డేలకావరాడు ఇంకనన్ను. 


ఎందరు 'నేతలీ భువిని యేలిరి, గర్వము 
స 
పాఠిదిరి, కల్మి మూటగొని పోయెనె ఒక్కడు, 
పేరునిల్భెనే? 
పొందుగ కర్షుడాది గల పుణ్యుల దాతల 
కీర్తినెంచుచున్‌ 
విందురు గాధలన్‌ తలచి వేల్పుల కైవడి, 
సూరి నొందరే 


అంకితం 


క్రీ;శే॥ భువనగిరి వేంకట సుబ్బయ్య మరియు రాజ్యలక్ష్మి 
గారి పుత్రుడు, నా మేనమామ కీ॥శే॥ భువనగిరి వేంకట 
సుబ్బరామయ్య గారి దివ్యస్యృతికి 


కం॥ 


హరి కరివరదుడు, సిరిగురి, 

హరి మకరిని దురిమి కరికి నభయము నెరపెన్‌ 
హరిజేరి సుబ్బరానూ! 

హరి నరయుము, సరము గనుము హరికృతి గరిమన్‌ 


శ్రీహరి గజేంద్ర సంరక్షకుడు, శ్రీలక్ష్మీనాధుడు 
హరిమొసలిని ఖండించి, గజరాజు కభయము 
నిచ్చెను. 

ఓ సుబ్బరామయ్యగారూ! మీరు హరికృతిని అంకిత 
మందిన విశేషముచేత ఆ శ్రీహరి దర్శన భాగ్యమొంది 
వైకుంఠవాసివిగా సంతృప్తి నొందెదరుగాక! 


గజేంద్రమోక్షము 
పూర్వకథ 


శ్రీరాముడు ధర్మమే పురుషరూపము దాల్చిన 
శ్రీమన్నారాయణ దివ్యావతారము. ఆ రామచంద్ర ప్రభువు 
కరుణతో గజేంద్రమోక్షము అనబడు ఈ భాగవతకథ 
బమ్మెరపోతనామాత్యుని దివ్యప్రసాదము. 


“ఎవ్వనిచే జనించు...” అని రోజూ ప్రార్థన చేసుకునే 
నేను ఆ మహానుభావుడి స్ఫూర్తితో మరల ఆయన స్ఫూర్తి 
గైకొని అతితేలికయెన తెలుగులో ఆ కథను అందిస్తున్నాను. 


సూతమహర్షి శానికొది మునులకు భాగవతం 
వినిపించారు. ఈభాగవతగాధ మానవుని దిగజారుడు తనం 
“కలి” ప్రభావమే అని సూచించింది. 


ధోర్మరాజంతటి ధర్మమూర్తికి వునుమడ్డె 
అభిమన్యువంటి శూరుని కుమారుడై, తల్లిగర్భంలోనే 
అశ్వత్తా మచే (బహ్మశిరోనామకా(స్రంతో శంప జడి; 
శ్రీమన్నారాయణుడైన కృష్ణునిచే మృత్యుముఖం నుంచి 


ఆ (క్రమంలో గజేంద్రమోక్షము అనే ఈదివ్యగాధ 
వెలుగులో కొచ్చింది. శ్రీశుకమహర్షి పరీక్షిత్తుతో ఇలా 
అన్నాడు. “ఓరాజా! నాలుగవ మనువు పేరు తామసుడు. 
ఆయన మూడవ మనువైన ఉత్తముని తమ్ముడు. ఉత్తముని 
సుతులు కేతువు, పృధువు, నరుడు మొదలైన వారు పదిమంది 
కలరు. భూమిని పంచుకొని వారు ధర్మపాలన చేశారు. వారి 
వంశములోని హరిమేధుడనుమహారాజు భార్య హరిణి. వారి 
పూర్వపుణ్య వశమున శ్రీమన్నారాయణుడు విష్ణువై పుత్రునిగ 
అవతరించెను. 

ఆ విష్ణువు లోకముల పాలనము జేయుచూ దుష్ట 
శిక్షణ, శిష్టరక్షణ చేయుచుండెను. పరమ దయాళువైన 
ఆశ్రీహరి కొలనులో మొసలికి జిక్కి ప్రాణ భీతితో తనను 
పాహి పాహి అని వేడుకొనిన గజేంద్రుని సంరక్షించుటకు 
తన చక్రాయుధంతో ఆ మొసలి శిరస్సును ఖండించాడు 
అట్లా రక్షించబడిన ఆ గజేంద్రుడు మోక్షం పొందాడు!” 

అప్పుడు పరీక్షిత్తు “మునిశ్రేష్ట! నీటనుండు మొసలికి 
కారడవుల దిరిగెడి గజేం(ద్రునకు వైరమెట్టు జరిగెను? ఆ 
గజేంద్రుని బాధ విష్ణువెట్టు తీర్చెను? నాకుదయచేసి 


బైటపడి పుట్టిపెరిగి తనపాలనలో ధర్మ(ప్రభు వనిపించుకున్న 
పరీక్షిన్మహారాజుకు కలిపురుషుడి (ప్రభావం సోకింది. 
మునులను దైవసమంగా చూచే అతను వేట కెళ్ళి దాహం 
వల్ల తపించి, ఒక మునిని దాహం అడిగి సమాధానం రాక 
ఒక చచ్చిన పామును ఆయన మెడలో వేసి, కోపంతో 
వెడలిపోయాడు ఆముని కొడుకు తండ్రి అవమానం తనదని 
భావించి ఆవని చేసిన అధముడు ఏడవ రోజున 
పాముకాటుతో మరణించు గాక! అనిశపిస్తాడు. విషయం 
తెలిసి తండ్రిమందలించి ధర్మమూర్తియైన రాజుకీ సంగతి 
నెరింగించాడు. చేతులు కాలాక ఆకులు పట్టి లాభమేమి? 
అయినా రాజుకు పాపనివృత్తి జరిగి మరణానంతరం 
సద్గతులు కలగాలని భాగవతం వినమని బోధిస్తాడు ఆముని. 

భాగవతం చెప్పగల సమర్దుడు వ్యాస మహర్షి 
పుత్రుడైన శ్రీశుకమహర్షి అని తలచి శుకుని ప్రార్థించి 
అర్థించమంటాడు, నారధుడు. ఆవిధంగా శుకమహర్షి 
పరీక్షిత్తునకు భాగవతం వినిపించి, శాపానంతరం మోక్షం 
(ప్రాప్తింప జేశాడు. 


వినిపించండి. నాశవణేం(దియములకు ఆనందం 
చేకూర్చండి శ్రద్దగా వింటాను. భగవన్నామ సంకీర్తనలు 
పుణ్యప్రదములనిగదా జ్ఞానులు మిక్కిలి మక్కువతో విష్ణు 
కథలు వింటారు” అన్నాడు. 


గజేంద్రమోక్షము 

అప్పుడు శుకమహర్షి “ఓ మహారాజా! క్షీరసాగరమున 
(త్రికూటమను గొప్ప పర్వతము కలదు. దాని వెడల్పు పదివేల 
యోజనములు (ఎనుబదివేల మైళ్ళు) ఎత్తుకూడా అంతే. 
దానికి మూడు శిఖరాలున్నాయి. అవి బంగారు, వెండి 
ఇనుములవైై యున్నాయి. వాటిలో అనేకమైన 
దివ్యమణులున్నాయి. అవి దిక్కులను భూమ్యాకాశములను 
వెలిగించునట్టుంటాయి. 


అనేకములైన చెట్టు, పాదులు తీగెలు అల్లుకున్న 
వనాలు, వాటిలో ఉంటాయి. గొప్పధ్వనితో సెలయేళ్ళు 
పారుతుంటాయి. దేవతలు ఆపర్వతాలపైకి తము 
విమానాలతో విహారానికి వస్తారు. ఆ కొండ చరియలలో 
కిన్నెర దంపతులు స్వేచ్చగా విహరిస్తుంటారు. 


ఆ వర్వతములలో అనేకమైన వృక్షములు 
బుతుభేదంబు లేక సదా వసంత బుతువునందు వలె 
వివిధ జాతులకు చెందిన మొలకలతో చిగుళ్ళతో, 
పుష్పములతో, కాయలతో పండ్లతో శోభించుచుండును. 
రత్నములు విశేషముగా గల యిసుక మిక్కుటముగా నున్న 
యిసుక తిన్నెలు గల నదులతీరములందలి వింతైన 
పగడపుతీగలు గల ఉద్యానవనంబులందు విహరించు, 
చిలుకల వంటి పక్షులు తవు ధృడమైన 
ముక్కుపుటుములతో బొడుచుట చేత చెట్టు కొమ శ సందుల 
నుండి మ్రగిన పండ్ల నుండి కాజు రసముతో ఆ ప్రదేశము 
నిండియుండెను. 


ఆనేకములైన తామరకొలనులలోని తామర 
తూండ్డను ఆహారముగా భుజించి తమ పియులతో 
విహరించెడి హంసలు మున్నగు పక్షులు (శ్రావ్యముగా 
కూయుచుండగా, భూనభోంతరాళములు దద్దరిల్లు 
చుండును. ఆ పర్వతము లందు సిద్ధులను దేవజాతి 
తిరుగొడుచుండును ఆ దేవతలాలపించు సంగీతము 
మధురముగా నుండును. 


అతి యౌవనగర్వంతో వి(ర్రవీగుతున్న కరియూధము 
పర్వతములెదురైనను ఢీకొని ద్రోచికొని (తోసుకొని) పోవును. 
సింహము లెదురైనను ఎదిరించి పోరాడగలవు. ఆ ఏనుగులు 
పిడుగులు పడిననూ బెదరవు. అవి ఎటువంటి వనగా... 


సకలమృగంబులను వెజపించు ఆ భద్రగజములు 
సంచరించుట జూచిన బెబ్బులులు బెదరుచున్నవై పొదలలో 
నక్కుచున్నవి. భీకరమైన ఎలుగుబంట్లు బెదరి గుహలలో 
దాగినవి. పందులు తమతమ కలుగులలో దూరినవి. 
జింకలు బిక్కచచ్చి దిక్కులందు పారిపోయినవి. 
చమరమృగంబులు యెటూ వాతిపోవు సమయవపో 
ధైర్యమూలేక, తమ తోకలను ఎత్తిపట్టుకుని వినయముగా 
వింజామరల విసురుచున్నవి. 


ఏనుగులు మదించి యున్నప్పుడు వాని గండంబుల 
(చెక్కిళ్ళు) నుండి మదజలము (సవించుచుండును 
ఆమదజలము మనోహరమైన వాసన కలిగియుండును. ఈ 
వనములోని మత్తేభముల మదజలంబా(ఖాణించిన 
తుమ్మెదలు కోజవయసులోనుండుట జేత చెలరేగి 
రుంకారములసేయుచూ మూగుచున్నవి. 


అచ్చటనుండు సింహశార్జూలములు పోరులో 
యమకింకరులనైన నోడించగలవు. అటువంటి పర్వతమున... 


బోయలు, బోయతలు, సింహశార్జూలముల వంటి 
మృగములు కూడా నివసిస్తుంటాయి. 


ఆ అరణ్యంలో ఎల్లప్పుడూ భీతినిగరిగించునట్టు 
దిగజములను కూడా గెలువగలిగిన బలమున్న అడవి 
ఏనుగుల గుంపు, పర్వత గుహలలో తిరిగి తిరిగి దప్పిక 
కలిగి, నీటిపై నుండి వచ్చు తడిగాలిని, గమనించి అచట 
నున్న కొలనులో విహరించవలెనని నిశ్చయించిన వయ్యెను. 


ఆ ఏనుగులు గుహల నుండి బయటకు వెడలుట 
సూర్యునికి వెజచిన అంధకారము గుహలలో దాగి, యతడు 
(కుంగిన పిదప విజృంభించి బయల్వెడలినట్టున్నది. 
రాజనీతిప్రకారము రాజులు తమ శత్రువుల కన్న తాము 
దుర్చలులమని భావించినచో, అజ్ఞాతమునదాగి యుండి, 
తమ శత్రువులబలం తగ్గినంతనే, విజృంభించి దండెత్తి శత్రు 
నిర్మూలనం చేస్తుంటారు. అట్లే శత్రురాజు దినకరుడు 
(క్రుంగగానే గజయూధము చీకటివలె విజ్బభించి చెలరేగినది. 


తన ప్రియురాలైన ఆడతుమ్మెద సిగ్గువిడిచి తన 
ఎదుటనే ఆ మదజల మా(ఘాణించుట జూచి ఒక 
మొగతుమ్మెద ఓర్వలేక ఈ సుగంధము నా ప్రియురాలైన 
ఈ తుమ్మెదకు నేనే ఇతర తుమ్మెదలు వారి వారి 
(ప్రియురాళ్ళకిచ్చు దాని కంటె అధికంబుగా నిచ్చి 
నాప్రియురాలి కానందము సేసి దాని వలపులను సంపూర్తిగా 
అనుభవింతునని విజృంభించు చున్నవి. ఆహా! ఎంత 
మాయాసంసారము. ఈ కామవాంఛ జేతనే జీవులు 
(పరమాత్ముని ధ్యాసమబచి) తమసుఖము తమవారి 
సుఖము కొరకే తనువున్నంత వరకు తనివి దీరక తపనజెంది 
తమినెరుంగక తహతహ లాడుచున్నారు. 


ఆడుతుమ్మదలు తమ(ప్రియులు తెచ్చిచ్చిన 
మదోదకపు తావి నాఘ్రాణించి మిక్కిలి ఆనంద పరవశు 
లై ఏినువారాశ్ళర్యపడునట్టు, నానావిధములుగా రుుంకార 
గానంబుల చేయుచున్నవి. 


తరుణుల న్యామోహముతో 

అరయక హితమహితములను అలరించ సతిన్‌ 
పురుషుడు “దారులు” తప్పుచు 

కరిరాజు వలెన్‌ తపించు కడగండ్లందున్‌. 

తన స్రీలపై వ్యామోహముతో పురుషుడు వారిని 
సంతోషపెట్టుటకు మంచి చెడు తెలుసుకోకుండా 
సన్మార్గము నొదలి గజేంద్రునివలె కష్టాల 
పాలవుచున్నాడు. 


ఏనుగు గున్నలు, ఫలవృక్షంబులను ఒరిసి కొనుచు, 
చిగుళ్ళ గుబురులను వేగముగా కబళించుచు, తమ 
కంటబడిన అడవిదున్నలను, జింకలను, పులులను 
బెదిరించి గదమాయించుచు, నీటిగుంటలలో దిగి నీరంతా 
కెలికి బురదమయంచేసి పాడుచేస్తూ, కొండశిఖరములను 
గొబ్బిళ్ళు ఆడుచున్నట్టు దంతములతో పొడిచి పెల్లగించి 
దవ్వునకు విసిరి వేసి మట్టిరేపుచూ, ఎగజిమ్ముచూ యధేచ్చగా 
దిరుగుచుండినవి. 

ఆ ఏనుగుల గుంపు తమ తొండములతో గొట్టుచూ 


పక్షపాతము లేక తన(ప్రియురాండ్రకు సమంగా అందిస్తూ, 
వనమందు తిరుగుట చేత తడిసిన తనప్రియురాండ్ర 
చెమటను పెద్దవైన చెవులతో విసరుచూ, తనకాంతల 
అందమైన మెడలను నిమురుచూ, వాటిపై తనకుగల 
మోహమునెరిగించుచూ, తనతొండమును పైకెత్తి నీళ్ళు 
జిమ్మెను. తన చెలియుల బుతుకాలం కనిపెట్టి వాటి 
మోహావేశానుగుణంగా నడుచుటలో గజరాజు నేర్పరి. తన 
యువతులను ఉత్సాహపరచుచూ అతను వారితో 
విహరించుచూ తన అలసట దీర్చుకొనుచుండెను. 


ఇక ఆ గజేంద్రుని దేహసౌష్ట్థవమును గజభామినుల 
అందములతో పోల్చిన సారూప్యమే లేదు. ఆగజేం[ద్రుని 
కుంభస్థలియొక్క గబ్బితనమును, ఆభామలే తమస్తన 
సంపదతో సరిపోల్చుకొని సిగ్గుపడునట్టుండెను. ఆ 
గజకాంతలు తమ స్తనములు కప్పుకొనుటకు పైట 
చెంగులేనందు వలన తమనడకల వేగం తగ్గించి తమ తమ 
కుంభస్థలములు అడ్డువచ్చి కనిపించకుండయుండునట్లు 
చేసికొనుచున్నవి. వాటినడక జూచిన కొత్తగా కాలి అందెలు 
దాల్సిన చిన్నదాని నడకకు పోల్చదగినట్టున్నది. అయిననూ 


జెక్కిళ్ళతో నొరయుచూ, కుంభస్థలములతో బొడుచుచూ, 
పర్వతములను తలకక్రిందుల జేయుచూ, దిక్కులను బలహీన 
పరచుచూ, ముల్లోకవాసులను భయ విహ్యలులను జేసినవి. 
(అతిశయోక్తి అలంకారం గమనించవలెను.) ఈవిధంగా 
లెక్కలేకుండా సంచరించుచున్న ఆ ఏనుగుల గుంపులోని 
గజేంద్రుడు మిక్కిలి బలగర్వితుడై తన పియురాం[డ్రయిన 
ఆడ ఏనుగులతో ఆ కూటమి నుండి విడివడి, దారి తప్పిన 
దాయెను. కానీ ఆడ ఏనుగులపై గల ఆశ దానికి రాబోవు 
ఆపదను (గ్రహింప లేని దానిగా జేసెను. 


ఆ గజేంద్రుడు తనముందు వెనుక నిరుప్రక్కల గల 
ఏనుగులను గమనించుచు, దారితప్పి ఏమియు తోచక దైవ 
వశంబున తనప్రియురాండ్రయిన ఆడేనుగులతో తాను 
మరొక్కదారి బట్టిబోయెను. 


మదోన్మత్తుడైన ఆ గజేంద్రుడు తన ప్రియురాండ్రతో 
గూడి సంచరిస్తూ వారిపైగల అమిత మోహముచే వాటికి 
పచ్చిక పడియలల్లో గలలేత పచ్చిక తనతొండముతో 
నందిస్తూ, చిగుళ్ళతోనిండిన రెమ్మలను తొండముతో విరిచి 


తమ తొండముల కాంతి గజేంద్రుని తొండపు కాంతితో 
సరిపోల్చలే నందువలననూ, (స్త్రీల తొడలకాంతి మిక్కుట 
మగుటకు ఒడ్డాణము ధరించిరో అన్నట్టుండియూ 
దంతముల కాంతిసరిపోలుటకు తమ చిరునవ్వు 
చం(ద్రకాంతిని జతపరచునట్టుండి, దంతములకాంతులు 
సరి పోల్చుకొదగినట్టున్నవి. ఈ పృధ్వీ మండలమును 
అష్టదిగ్గజములు మోయుచుండును. వాటి భార్యలు 'అంజని 
మున్నగు దిగ్గజాంగనలు ఈ గజేంద్రుని ఠీవి, సౌందర్యము 
ఆ దిగ్గజాంగనలను సైతము (భ్రమింపజేయునే మో 
అన్నట్లుండెను. 


ఆ గజేంద్రుడు తనకాంతలతో అడవి తర్వాత 
ఇంకకొ ఆడవిని దాటుచూ చాలదూరముపోయి అమితమైన 
దాహముచే పీడితుడై, నీరుండు మడుగులను వెదకుచూ 
తన ప్రియురాండ్రతో చాల దూరము పోయెను. 


అచ్చట అప్పుడే పూచిన తాముర పూలతో 
కూడియున్నది యును, ఆపూలపై తిరుగు భ్రమరములచే 
శోభిల్హునదియు, మొసళ్ళు మొదలగు జల జంతువులతో 
గూడినదియు, లోపలికి దిగుటకు దుస్పాధ్యంబైనదియు, 


నాలుగువైపులా దట్టమైన మర్రి, మామిడి మొదలగు 
వృక్షములతో కూడినది, హంస, సారస, కారండవ మొదలగు 
పక్షులకు నివాసమగు నదియునైన కొలను చూచి ఆ 
గజేంద్రుడు సంతసించెను. 


ఆ యరణ్యమునందు జనసంచారము లేనందువల్ల 
స్వచ్చమైన నీరు గల ఒక తామరకొలను చూచి గజేంద్రుడు 
అందు జలకమాడవలెనను కోర్కెను మిక్కుటముగా 
పొందెను. 


ఆ తామరకొలనులోని తామరపూల వాసనతో 
గూడిన శైత్య, సౌరభ్య, మాంద్యములను మూడు గుణములు 
గల గాలి వీచుచుండగా తమదేహముల బడలిక తీరుట 
చేతను, ఆ కొలనులోని తామురతూండ్డను తిని, 
మనోహరముగా కూయుచున్న రాజహంసల రవములు తమ 
వీనులకు ఇంపు గలుగుటచేతను, ఆ పద్మములు తమ 
నాసికలకు కమ్మనివాసన నందించుటచేతను, తేటనీటి 
అలల తుంపరలు నోటికి రుచిగా అనిపించుట చేతను, 
ఆకొలను సౌందర్యము ముల్లోకములలోను అరుదైనదిగా 
దోచుటచే తను ఎంతకూ తనివి తీరకుండుట చేతను, 


ఇక యీగజేం(ద్రుడు సంతోషముతో తొండమున పూరించిన 
నీటిని అమితవేగమున ఆకసము వరకు నెగజిము శ్రచు 
అతిశయించుచుండెను. ఇవ్విధంబుగా ఆ గజేంద్రుడు అడ్డు 
లేకుండ విహరించు చుండెను. 


ఇక ఆ జల(క్రీడలలో పైకెగజిమ్మిన నీటి నుండి 
అతని ముఖముపై బడిన తుంపరలతో ఎత్తెన ఆనల్లని 
గజరాజు ఎట్లా ఉన్నాడంటే... 
(కా! 


నల్లని కాటుక కొండయో అన్నట్టున్నాడు. తమ 
తొండముతో తావమురపూల రేకులను విడదీసి ఆ 
గజేంద్రునిపై ఆడ ఏనుగులు వేయుట చేత వేయి కన్నులున్న 
( న్నా 
దేవేంద్రుడా ఏమి ఇతగాడు అన్నట్టున్నాడు. ఆ తామరపూల 
పుప్పొడిని కూడా చల్లుటచేత అది బంగారు రంగులో 
మెరయుచూ పసిడి కొండ అయిన మేరుపర్వతమా ఏమి 
అనునట్టున్నాడు. తెల్లని తామరపూతూడులు దేహమంతా 
కప్పగా, తెల్లని నాగులను దాల్చిన పరవేశ్వరుని 
౧M 
వలెనున్నాడు. ఆ నల్లని ఏనుగుపై వేసిన ఆ తెల్లని 


ఆమదపుటేనుగులు గుంపు తమ పంచే[ద్రియములకు 
కావలసిన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ గుణములైదింటినీ 
ఆ కొలని యందే బడయుటచేత ఆ కొలను విడిచి పోవుటకు 
మనసురాక ఆ కొలనును విడువలేకుండెను. 


ఆ ఏనుగుల నీటిని తమ తొండములతో 
బీల్చుకొనుచు, పెకెత్తి వాటిని తమ ముఖమునందలి 
చెక్కిళ్ళపై జల్టుకొనుచు, తలలు పెకెత్తి గళగళ ధ్వని 
కలుగునట్లు చేయుచూ, కడుపు నిండ నీరుద్రావినవై 
యుండిన తదనంతరంబున... 


ఆ ఏనుగులు ఆ కొలనులో చెలరేగి జలకము 
లాడుచుండెను. ఆ గజేంద్రునికున్న అపరిమితమైన 
బలముచేత తొండముతో నిండుగా నీటిని పీల్చగానే 
కొలనులోని చిరుచేపలు, ఎండ్రకాయలు నీటితోపాటు 
తొండమున దూరి, భీతిల్లి, ఆపదనున్నవారు తమ 
జాతివారిలో ఉన్నతులను ఆశ్రయించి రక్షణ బొందుటకు 
యత్నించునట్లు శింశుమార చక్రమునందు (జోడియక్‌ సైన్‌) 
గల మీన, కర్కాటక రాసులను తలచుకొని ప్రార్థించుచూ 
ఆశ్రయించెను. అదిచూచి దేవతలుకూడా నివ్వెరపోయిరి. 


తామరతూడులు. కారుమేఘమందలి విద్యుల్లతలవలె 
వెలిగిపోతున్నాయి. ఈవిధంగా వారి జలక్రీడ అద్భుతంగా 
ఉన్నది. 


ఈవిధముగా ఆనరోవరము ఆ గజేం|ద్రునిచే 
కల్లోలపరచబడి, కామశాస్త్ర పారంగతుడైన తన విటుని 
గాఢాలింగనాది చేష్టలచే శరీరాలంకారమెల్ల చెదరిన 
స్వైరిణివలె, విరబోసికొనిన చికుర మధుకర నికరయు 
(పరచుకొనిన, నల్లని తుమ్మెదల గుంపువంటి వెంట్రుకలు 
కలదియు) విగతరస వదన కమలయు (పీల్చు కొనిపోయిన 
తామరపూవువంటి ముఖము కలిగినదియు), నిజస్థాన చలిత 
కుచ రథాంగయుగళయు (స్టానభ్రంశ మందిన చక్రవాక 
పక్షులను బోలిన స్తనయుగళంబు గలదియ), లంపటిత 
జఘన పులినతలయు ((శ్రమనొందిన, ఇసుక తిన్నెలవంటి 
పిఖుదులు కలదియు) అయియుండెను. 


(కామినివలె ఆ కరేణువలను (ఆడేనుగులను) వర్లించుట 
ఉ(త్రేక్షాలంకారచమత్కృతి, (స్ర్తీని ఏనుగుతో పోల్చుట 
పురాతన కవుల సంప్రదాయము. గజగమనలు, కుంభస్థలిని 
బోలిన స్తనద్వయం అనాది కవుల సంప్రదాయం). 


ఆకొలనులో గజేంద్రుడట్టు స్వైర విహారము 
సలుపుచుండగా ఆ కొలనులో నివసించుచున్న ఒక 
మకరేం(ద్రుడు వెజుచి నీటిపైకి వచ్చెడి వేగమునకు కొలనులో 
భుగభుగ, మనెడి గొప్ప ధ్వనితో బుడగలు వస్తుండగా, 
వెజపుకలిగించు పూత్కారపు ధ్వని చేయుచు, దానికి మిగిలిన 
మొసళ్ళు, ఎండ్రికలు బెదరుచుండగా తన బలమైన తోకను 
విసరుట చేత అణచలేని గొప్పధ్వనితో గాలివీచగా, దానివలన 
నీటిలో సుడులు ఏర్పడగా, దానివలన గొప్ప అలలు వ్యాపించి 
సరస్సు ఒడ్డు కోయబడి అచ్చటనున్న చెట్టు కూకటి వ్రేళ్ళతో 
కూలిపోగా, కొలనిలో నుండి పైకివచ్చి తత్తరపాటును 
వెజపును బొంది, తన ఊపిరి బిగియ బట్టి తెగణాప్పుచూ, 
ఆ గజేంద్రుని చెంత జేరి రాహువు సూర్యుణ్ణి కబళించుటకై 
బట్టినట్టు ఆ గజేంద్రుని కాలిని ఒడిసిబట్టెను. 


ఆ మొసలి టేడుకు తన కాలు చిక్కినదని గ్రహించిన 
గజేంద్రుడు తన బలమైన తొండమునెత్తి శక్తికొలదీ మొసలిని 
గట్టిగా కొట్టిన దాయెను. ఆ దెబ్బకు మకరి చచ్చినదానివలె 
నిటి అడుగునకు జారిపోయి చటుక్కున బైకి వచ్చి 
ఆగజేం(ద్రుని రెండు కాళ్ళను గట్టిగా తన నోటితో 
పట్టుకొనెను. 


విజయలక్ష్మిని బలాత్కారముగా పరిగ్రహించుటకు 
యత్నించుచూ, తామరకొలనును గలత పెట్టుచూ, 
సింహముతో మరొకసింహము, కొండతో మరియొక కొండ 
ఢీ కొనుచున్నట్టు పోరాడుచూ, వెనుదిరుగక బెనగులాడుచు 
నీళ్ళలో జరుగు నట్టి జగడములో ఈ వైపుకూ ఆ వైపుకూ 
లాగుకొనుచూ, తొట్రుపాటు నొందక బుడబుడమను 
ధ్వనులతో బుగుల్‌ బుగుల్‌ అను విచిత్రమైన చప్పుళ్ళతోనూ 
నురగలు రప్పించుచూ, నోటిరంధ్రములతో బట్టిన నీటిని 
ఆ కరీంద్రుడు ఆకాశమునకు వెదజిమ్ముచూ, మిక్కిలి 
వాడియైన దంతంబులతో బల్లెములవలె పొడుచుచూ 
మొసలి యొక్క చిన్నచిన్న తునకలైపోతున్న ఎముకలు 
తలపు(ర్రెపగిలి తలపై రక్తము (స్రవించుచుండగా ఒండొరలు 
నీడ్చు కొనుచంరెడి.రి, కాని వెన లితనవట్టును 
సడలించదాయెను. వాటి మధ్యపోరు వలన చిన్న చిన్న 
జంతువులైన తాబేళ్ళూ, ఎండ్రకాయలూ, కప్పలూ, 
గండకములూ (ఒకరకమైన చేపలు) మొదలైన వాటి 
ప్రాణములు క్షోబిల్లుచుండెను తామురపూవులను 
చిందరవందర జేయుచూ, నీటిపాచి యొక్కయు నత్తగుల్లల 


అట్టు మకర విభుడు తనముందు కాళ్ళను రెంటినీ 
బట్టుకొన్ననూ వెణువక ఆ కరీంద్రుడు తన దంతంబులతో 
ఆ మొసలి చర్మంబుపై బుడిపెలు ఊడిపోవునేమో అన్నంత 
బలమున ఆ మొసలి వీపుపై గుచ్చెను. ఆ కుమ్మునకు 
మొసలి పట్టు విడిచి వేగముగా గజము వెనుకకుబోయి 
దానితోకను తన నోటితో పట్టి కొరికి బాధించెను. 


సందు చిక్కినంతనే మొసలి ఏనుగు కాళ్ళను 
పట్టుకుని కొలనులోని కీడ్వదొడంగెను. బలశాలియైన 
ఏనుగు మొసలిని కొలను బయటకు ఈడ్చి తొక్కుటకు 
ప్రయత్నించు చుండెను. కొలనులోని మొసళ్ళన్నియు తమ 
మొసలి గెలువగలదని ఆశ పడుచుండగా, కొలను 
వెలుపలనున్నగజము లన్నియూ తమనాధుడు గెలుచునను 
ఆశతో నుండెను. 


ఇట్లు ఆ ఏనుగు, మొసలి రెండునూ (క్రమముగా 
భరింపరాని బాధకలిగి నప్పటికీ తీవ్రముగా పోరుచూ 
చూచువారలకు భీతిని కలిగించుచూ, ఒంజొరుల 


యొక్కయు చిణుకప్పలయొక్కయు గుంపులను తమ 
ఒండొరుల దెబ్బల మధ్య నలిగిననూ లెక్కసేయక 
“నాజయమే నిశ్చయము” అనే మొండిపట్టుదలతో 
రాత్రింబగళ్ళ వలె ఒకదానిని ఇంకొకటి అనుసరించుచూ 
చెలరేగి చిరకాలము పోరాడినవి. నిద్రాహారంబులను 
మానివేసినవి. సాటిలేని మగటిమితో (మగతనంతో) పోరు 
సల్సినవి. 


పోరులో గజేంథద్రునిదిపై చెయ్యి అయినందున 
మకరికి రాబోవు దుస్థితికి భయమందిన భూలోకంలోని 
మకర, మీన, కర్కాటకములన్నియు మిత్రనిలయంబులను 
చేరినవో అనునట్టుండెను. (అనగా మకర, కర్కాటక, మీన 
రాశులు నింగిలో కలగలుపై ఒకే కూటమిగా జేరి రాశి 
చక్రములలో నిలిచియున్నట్టుండెనని భావము. (ప్రకృతి 
సిద్దముగా నాకాశములోనున్న మకరమీన, కర్కాటక రాశు 
ల కూటమి వన జంతువులకూటమిగా భావించబడుచున్నది. 
ఇది చక్కని ఉ(త్రేక్షాలంకారము.) 


ఆమకరము కరీంద్రుని మాటి మాటికీ నీటిలోకి 
లాగుటకు ప్రయత్నించుచుండగా ఓర్వలేనిదై గజేంద్రము 


ఆ మకరినోడించుటకు దంభములాడుచూ భయంకరముగా 
వజ్రాయుధముతో సమానమైన తన దంతములతో ఆమకరి 
ఉమ్ము చీలునట్టు ఎగురగొట్టి పడేని, తొండముతో కొట్టు 
చుండెను ఈవిధముగా కరి మకరముల ద్వంద్య యుద్దము 
జరుగుచున్నప్పుడు... 


కం॥ కరినుకరి పోరునరయుచు 
అరుగుట తమప్రియుని వీడి అతినల కనకన్‌ 
పరికించి పరితపిల్లిరి 
తరుణులు తనుప్రియుల వీడి, తరలుట కలదే 
(పోతనగారి 'మకరితోడబోరు...” ఆధారంగా) 


తా॥ ఏనుగు, మొసలి ఘోరముగా పోరుట జూచి తమ 
ప్రియుని వదలివైచి పోవుట ఆ ఆడు ఏనుగులకు 
చేతగాక గజేంద్రుని దురవస్థను జూచి పరితపించినవి. 
ఎక్కడనైనా తమ నాధుని వీడి తమ దారిన తాము 
బోయే ఆడువారిని చూడగలరా? 


అంతట మొసలికి నీళ్ళే స్థావరమైనందున దాని 
బలము రానురాను హెచ్చుచుండెను. ఉత్సాహము 


ఆవిధమున నామొసలి తక్కిన జలజంతువులన్నీ 
ఆశ్చర్యముపడునట్టు అల్పుని జ్ఞాన జ్యోతిని ఆక్రమించు 
అజ్ఞాన తిమిరములవలె అంతకంతకూ అధికమవుతున్న 
ఉత్సాహము గలదై ఎక్కువ తెంపు చూపుచుండెను. 


ఆ మకరము గూడ పట్టు బిగించ దలచి తన రెండు 
పాదములు నేలకానించి బిగియబట్టి పంచే[ద్రియముల 
గర్వాన్ని అణచికొని బుద్ధిస్టై్యంబుగలదై ఏనుగుయొక్క 
పాదములను అడ్డులేకుండ బట్టి, యోగిపుంగవుడు 
(బ్రహ్మపదం కోసం దు:ఃఖవిముక్తుడై సమాధియందు తన 
యుచ్చా్వాన నిస్వానలను బంధించి యుంచినట్టు 
నిశ్చలముగా నుండెను. 

ఇక ఆ గజేంద్రుని దుస్థితిజూచి స్వజాత్యభిమానము 
పీడించగా ఇంద్రుని వాహనమైన ఐరావతము మన బంధున 
కిట్టి దుర్దశ వచ్చినదే అని తల్లడిల్లి, ఇంద్రుని దించివైచి 

య యలు 9 = 
ఆకసమువైపుకు పరుగుతీసెను. అది దేవతలకు సైతము 
బిక్కకుండెను. 


పెరుగుచుండెను. కరికి నానాటికి బలము క్షీణించుచుండెను 
మొసలితో బోరాడుట కాక నానాటికీ కృష్ణపక్ష చంద్రునివలె 
క్షీణించుచుండెను. 


అంతటనా మొసలి కరి కుంభస్థలముపై నెగురు 
నింగంబువలె దుమికి హుంకారముతో గజేంద్రుని 
పాదములను బట్టుకొని నీటిలోపలికి లాగుచు మెడమీద, 
వీపు మీదగొట్టుచూ అలక్ష్యముతో నాకరిరాజుపై ఎగురుచూ 
ఏనుగును నీళ్ళలోముంచుచు, దానును మునుగుచు 
ఎముకలను, దంతములను విరుగగొట్టుచు, కరీం(ద్రుని నీటి 
బయటికి పోనీక కాళ్ళుపట్టి సరసులోనికి లాగుచు 
బాధించుచుండెను. 


ఆ మకరము గజేంద్రునికి కనబడకుండ నీళ్ళలో దాగి 
ఆ ఏనుగు బయటకు వచ్చునపుడు దానికాళ్ళకడ్డుపడి 
కదలనీయక కాళ్ళను జుట్టుకుని హఠాత్తుగా లోపలికి 
లాగుచూ బాధించగా కరిరాజు భీతిల్లి చతికిలబడి నడచుచు, 
ఆకరి నీళ్ళ నుండి తొలగిపోవునప్పుడు ఆ మొసలి గజేంద్రుని 
కాళ్ళనొడిసి పట్టుకుని బాధించుచుండెను. 


ఒక (ప్రాణి అధికమైన అవివేకము చేత సంసార 
కూపంలో బడి బయటకు రాలేక బుద్ది నిలకడ లేక చింత 
పడునట్టు గజేంద్రుడు మకరి పట్టు విడిపించుకొనలేక మిక్కిలి 
దిగులు పడుచుండెను ఈవిధముగా... 


ఆగజేంద్రుడు బడలిక నొందక, మూర్భనొందక, 
వినుగుపుట్టక వేయినంవత్సరముల కాలము 
రేయింబవళ్ళూసంధ్యయూ నెరుంగక యెడతెగక ఆ 
మొసలితో పోరెను. 


అవ్విధంబున గజేం(ద్రుడు పోరాడి మిక్కిలి 
అలిసిపోయి ఇక దీనితో సాటిగా తనుపోరాడలేనని తలచి 
తన పూర్వజన్మపుణ్యము పరిపక్వమగుటచే దివ్యజ్ఞానము 
నొంది, దిగులును విడనాడి ఇవ్విధంబున చింతింప సాగాను... 


ఎవ్విధి దీనిగెల్వనగు ఎవ్వని బిల్తును తోడు 
నాకవన్‌ 
ఎన్వరు అడ్డనుయ్యెదరు ఈ జలజంతువునెట్టు 
నంచెదన్‌ 
ఎవ్వరు దిక్కులేని మొరనీయెడ విందురు నాకు 
ర 
ఎవ్వడొ యొక్కడైన ననుయేలుచు ఆదుకొనండె 
ఈశ్వరా! 
(పోతనగారి ఏరూపంబున దీనిగెలు...” ఆధారంగా) 


ఓ ఈశ్వరా! దీనిని ఏవిధముగా గెలువగలను? నాకు 
తోడై యుండుటకు ఎవనిని పిలిచెదను? ఎవరు అడ్డు 
పడి నన్ను కాపాడెదరు? ఈ మొసలిని ఏ విధముగా 
ఓడించగలను? నా దిక్కుమాలిన ఆవేదన ఎవరు 
వింటారు? నన్ను ఏ దెవమైనా రక్షించి 
పాలింపరాడేల?. 


జగముల కారకుండెనడు? సర్వము ఎవ్వని 
లోననుండు తా 
నగుపడకుండ ఎన్వనిలొ అంత్యముజెందును 
మూలకారణం 
బగునది ఎవ్వడుదృవము అంత్యము వృద్దియు లేని 
సర్వునిన్‌ 
అగునని ఆత్మసంభవుని ఆర్తుడనై శరణంబు 
జొచ్చెదన్‌. 
(పోతన గారి 'ఎవ్వని చేజనించుజగ...” ఆధారంగా) 


ఈ జగములావిర్భఏంచుటకు కారకుడెవరు? 
సర్వము ఎవనిలో పుట్టి, ఉండి, చివరకు లీనమై 
ఈవిశ్వం కన్సించక అదృశ్యమవుతున్నది? అన్నిటికీ 
మూలకారణమైన ఆ (ప్రఖువవ్వడు. ఆది 
మద్యాంతరహితుడైన ఆ సర్వేశ్వరుడెవడు? అట్టి 
ఆత్మయందావిర్భవించు వాడని ఆర్తుడనై శరణు 
జొచ్చెదను. 


కానననుందు నుత్తకరి కన్యల గూడుచువారి 
నానుదం 
బైన జలంబులన్‌ దడిపి అద్భుత చందన వృక్ష 
ఛాయలన్‌ 
బూనిపరుండ లేక దిగిమోదక నుందున 
నుందబుద్దినై 
నేనిటు దీనిపాలబడి నీల్లుచు 
నుంటిని దిక్కుతెల్వకన్‌ 
(పోతనగారి 'నానానేక పయోథము...” ఆధారంగా) 


అడవిలో మదించిన ఆడు ఏనుగులతో కలిసి వానిని 
నా మదజలాలతో తడిపి, అద్భుతమైన చందన 
వృక్షములనీడలో హాయిగానిదురించుచు ఉండలేక, 
ఈ కొలనులో దిగి నాగ్రహచారం కొద్ది ఈ 
దురవస్థను పొందాను. ఈ స్టీతినెట్టు దాటెదనో 
తెలియుటలేదు. 


సకలలోకములను ఒక పర్యాయము తనలోనికి గొని 
నశింప చేయుచూ, ఒక సారి వెలుపలికి రప్పించుచూ, 
జీవకోటిని సృజించుచూ, రెండు బాధ్యతలను తన 
ఇష్టానుసారము నిర్వర్తించుచూ, సాక్షియై గమనించుచూ 
అకళంకుడూ, జ్ఞాన రూపిలైైన ఆ సర్వేశ్వరుని నా 
మనసునందు ధ్యానించెదను. 


తే॥ 


జగములు, జగపాలకులును, జగతి చరులు 
చనునెడన్‌ తుదిన్‌ పెన్టీకటినిని దాటి 

దాల్చి ఏకాకృతిని నిల్చు తానెనండు? 

ఆ పరాత్సరు ధ్యానింతు నాదుకొనగ అండనుండ 
(పోతనగారి 'లోకంబులులోకేశులు...” ఆధారంగా) 


ఈ లోకములు, లోకపాలకులు, లోకములందు 
నివసించువారు చనిపోయిన తరువాత గొప్ప 
గాఢాంథకారము దాటిన పిదప ఒక్క ఆకారముతో 
నుండు వాడెవడో ఆపరంధాముని ధ్యానించెదను. 


నాటకశాలయందు వేషగాడు పలువేషములు 
దాల్బును, అట్లే పలురూపములతోనెవడు జీవించునో, ఎవరు 
సకల భూతముల లోపల నుండి నటించుచున్నాడో, ఎవరి 
మహిమ మునీంద్రులకుగాని, దేవతలకు గాని గోచరము 
కాదో, ఆ భగవంతుని నేను ఇప్పుడు తలచుచున్నాను. 


సంసార నుఖంబులను త్యజించిన మునులు 
(బ్రహ్మసాక్షాత్కారము గోరువారయి సర్వభూతహితులు 
సత్సురుషలునై తామెంత సచ్చీలురైయున్ననూ, ఏభగవంతు 
నెరుంగ జాలరో అతనిని నేను స్తోత్రించెదను. అతడు 
నన్నుకాపాడు గాక!. 


స్వయముగా జన్మము, పాపము, నామ రూపములు, 
గుణ(క్రియలు లేనివాడును పరాత్సరుడును, తేజోరూపుడును, 
రూపరహితుడును, సృష్టి స్టితిలయల నిమిత్తమై నామ 
రూప(క్రియాది గుణములు గలిగి మాయనుతనవశము 
నందుంచుకొన్నవాడును, అపరిమిత బలము గలవాడునూ, 
వింతలగు అనమాన చరితములు కలవాడునూ, 


తమరి కర్మలు యోగాగ్ని దగ్గమవగ 
ఇతర మెరుగక యోగులు ఏనుహాత్ము 
మంచిధ్యానాన వెలిగడి నమునసులందు 
బాగ వీక్షంతు రాతని భజనజేతు 
(పోతనగారి “యోగాన్షిద్ధు...? ఆధారంగా) 


తా॥ తమరి కర్మలన్నీయోగాన్నిలో దగ్ధమైపోగా అన్యము 
నెరుగక యోగులు ఏ మహాత్ముని చక్కటి ధ్యానముచే 
వెలిగెడి మనస్సులలో బాగుగా వీక్షించగలరో అతనిని 
నేను భజింతును. 


సకల. చేడాగమములకు. నిధిథైంన' వాడును 
మోక్షస్వరూపుడును, సజ్జన సేవితుడును, త్రిగుణాత్మకునిగా 
తోచినప్పటికీ లోపలి జ్ఞాన దీపముచే వెలుగు చుండువాడును, 
స్వయం్రకాశ స్వరూపుడును, గుణాతీతుడగుటచే జ్వలించు 
మనస్సుకలవాడును, సకలకర్మానుష్టాన పరులచే బొందబడు 
వాడును, దిక్కులేని నాబోటి వారి మొరలాలించి కాపాడు 
వాడును, నర్వాంతర్యామిటైం వెలుగువాడును, 
సంసారతాపత్రయమున బడినవారికి అగోచరుడును, అయిన 
ఆ భగవంతునికి నమస్కరించుచున్నాను. మరియు... 


అవాజ్మానసగోచరుడును, సాత్తికులైన, సంసార విముఖులకు 
మాత్రమే ప్రత్యక్షమగువాడునూ అయిన ఆ భగవంతునికి 
నేను మొైక్కెదను. 


శాంతుడును, మోక్షానందమును చక్కగా నెరిగిన 
వాడును, మోక్షాధికారియు, సర్వాతీతుడును, అజ్ఞానులకు 
భయ(పదుడునూ, ఎరుంగ సాధ్యముకాని వాడును; 
(తిగుణాత్మకుడును, సౌమ్యుడును, జ్ఞానరూపియు, 
సర్వలోకములకు, ఇం(ద్రియవ్యాపారములకు 
సాక్షీభూతుడును, ఈశ్వరుడును, సర్వశరీరాంతర్యామి 
యును, దయాళువును, మూలకారణుడును, జీవరాశులకు 
(ప్రభువును, అందరి ఇంద్రియ వ్యాపారములను 
నడుపువాడును, సర్వదు:ఖాంతకుడును, మాయాతీతుడును, 
మాయకులోబడినట్టు నటించువాడును, జగత్కారణ 
భూతుడును, స్వయముగా కారణరహితుడును, ఉ 
త్తవూత్తముడును, అయిన ఆ భగవంతునికి 
యొుక్కుచున్నాను. 


ధర్మార్హకామముల యందు ఆశ పరిత్యజించిన 
జ్ఞానులు ఎవ్వని గొల్బ్చుచూ తమ కీప్పితమైన మోక్షమును 
సాధించుచున్నారో, అట్టు తనను భోజించినవారికే 
భగవంతుడు నాశరహితమగు ఏమోక్షమునందించు చున్నాడో, 
ముముక్షువులు కోరి ఎవ్వనిచే తమ ఈప్పితములు బొంది 
ఆనందమున నోలలాడుచున్నారో, అట్టి మహేశ్వరుడును, 
త్రికరణములకును అగోచరుడైనవాడును, నిశ్చల భక్తిచేత 
పొందదగిన వాడును, సర్వత్రా నిండియున్నవాడును, 
(బ్రహ్మస్వరూపుడును, స్టూలసూక్ష్మరూపములుగలవాడును, 
ఇంద్రియాలకు అగోచరుడును, పరాత్సరుడును అయిన 
భగవంతుని నేనిదే ధ్యానించుచున్నాను. 


సూర్యుడును, అగ్నియును ఒకప్పుడుతము 
కాంతులను బయటకువిరజిమ్ముచూ, ఒకప్పుడు తమ 
లోనికీడ్చుకొనుచున్నారు. అట్టు ఆ బోగంతుడు 
శ్రీమన్నారాయణుడు భూమ్యాది లోకములను, బ్రహ్మాది 
దేవతలను చరాచరములగు సమస్త వస్తుజాలమును, 
సృజించి, వానికి నామరూపములనొసంగి, ప్రళయ కాలమున 
తనలోనికి జేర్చుకొనుచున్నాడు. ఎవ్వడు మనోబుద్ది 


చిత్తాహంకారములును జ్ఞానేంద్రియ కర్మేంద్రియములును 
తానుగానే అయియుండి త్రిగుణంబుల కార్యంబులు 
చేయుచుండి, పిమ్మట తనకే సంబంధము లేని వానిగానే 
యుండునో, త్రిలింగములూ తనేయై ఎవ్వరున్నాడో, సమస్త 
దేవ, మానవ, అసుర, జంతు పశుపక్ష్యాది రూపములై 
ఎవడున్నాడో, కర్మంబులు గుణంబులు మొదలగువానిచే 
కలుగు భేదములనొందక, సత్‌స్వరూపుడునూ అసత్స్య 
రూపుడునుగాక యుండియు, (ప్రళశయంబున అన్నింటినీ 
తనలోనికి జేర్చుకొను పరమాత్మ స్వరూపుండును, నిర్గుణ 
నిర్వికార నిరంజన స్వరూపుడును, సర్వ స్వరూపుడయిన 
ఆ భగవంతుని దలచుచున్నాను. 
ఆ॥ “కలడు యోగులందు ఘనుడైన పరనూత్మ 

కలడు దీనులందు కరుణ బూని 

కలడు దిశలనెల్ల గలడందురే గాని 

కలడ నెండి ఘనుడు కలడొ! లేడొ! 
(పోతన గారి 'కలడందురు దీనులయెడ... ఆధారంగా) 


కాపాడుటకు సత్వరంగా రాడేమి? 

ఈ విశ్వ సృష్టికర్తను, విశ్వానికి బాహ్యముగా నుండు 
వానిని, విశ్శస్వరూపిని, విశ్చమంతటిచేత తెలియదగిన వానిని, 
విశ్వమే తానయినవానిని, విశ్వముతో ఏ సంబంధమూ 
లేనివానిని, శాశ్వతుడైన వానిని, పుట్టుకలేని బ్రహ్మకంటే 
(శ్రేష్టుని, పరమపురుషుడైన ఈశ్వరుని నేనిదే సేవించు 
చున్నాను. 

ఇకపై గజేంద్రుడు తనెదుటనే ఆ పరాత్పరడున్నట్టు 
భావించుచు తనమొరలను నేరుగా ఆ స్వామికే విన్న 
వించుకుంటున్నాడు. 


చం॥ బలమిక లేదు, ధైర్యమది బాసెను ప్రాణము లొగ్గె 
తావులన్‌! 
కలిగెను మూర్చ, నీరసము గమ్మెను, పాొందితి 
నెంతయో (శ్రమన్‌! 

తెలియను అన్యమౌ గతిని, దీనుని నున్నన జేయు 
మీశ్వరా! 

సలుపుము రక్షణన్‌ వరద! సాధ్యము నీకది హే 

జగద్విభో! 


తా॥ గొప్ప శ్రేష్టులైన యోగులలో ఆ పరమాత్మకలడు 
అంటారు. కరుణ గొనుటచే దీనులలోకూడా ఆ 
భగవంతుడున్నాడని అందురు. అన్ని దిక్కులలోనూ 
ఉన్నాడంటారు. ఇంతమంది కలడు అంటున్నారు గాని 
ఆ కలడనే వాడు ఉన్నాడో! లేడో! 


జనన మరణములు లేని జగన్నాధుడు నాపాల 
నున్నవాడో లేడో! దుష్టశిక్షణ శిష్టరక్షణచేస్తాడంటారే మరి ఆ 
పరాత్పరుడు నన్నీ మొసలి నుంచి రక్షించడేమి? నాకడ్డము 
ఎందుకురాడు? జితేంద్రియులైన జ్ఞానులను తన 
కడజేర్చుకొను ఆ భగంతుడు నా అవస్థను కన్నులార జూచి 
కూడా నన్ను పాలించకున్నాడే? కపట భక్తుల జిత్తులను 
గమనించి, వారికే నాటికీ ప్రత్యక్షముగాని భగంతుడు నా 
దీనాలాపముల నాలింపడేమి? ఇదంతా చూస్తుంటే నాకు 
సందేహం వస్తోంది. ప్రపంచమంతా తనరూపమే అయినవాడు 
సృష్టిస్థితిలయలు చేస్తూ సర్వకాల సర్వావస్థల యందు వెలుగు 
చుండు వాడును, తనను కొలిచెడి భక్తులు వేదనతో 
కాపాడమని ధ్యానించినప్పుడు సత్వరమే వచ్చికాపాడు ఆ 
పరమేశ్వరుడు నామొరలనువినడేమి? నా అవస్థనుచూడడేమి? 
అసలు ఇంత దురవస్థలో నున్న నన్ను తలచుకోడేమి? నన్ను 


(పోతన గారి 'లావొక్కింతయులేదు...” ఆధారంగా) 


తా॥ హే జగద్విభో! నాకు ఇంక శక్తిలేదు. ధైర్యం పోయి 
ప్రాణములు వాటి వాటి స్థానములను విడిచిపెట్టాయి 
మూర్చవస్తున్నది. నీరసము కమ్మింది. ఎంతయో 
శ్రమను పొందుతున్నాను. అన్యమైన గతి నెరుగ 
కున్నాను. ఈశ్వరా! ఈదీనుని మన్నించు. ఓవరదా! 
నన్ను రక్షింపుము. నీకే అది సాధ్యము. 


ఓ దయా సాగరా! నీవు ఆపన్నులమాటలను 
వినెదవనియు, బోవనసాధ్యమైన తావులకు పోదువనియు, 
శరణాగతులు పిలిస్తే “వస్తున్నాను” అని పలుకుతావనియు, 
వలే. పటే జెప్ప్తుచుండగా వినియున్నాను. అయితే 
నామొరలెంతసేపటికీ వినక పోవటంచేత నీవు రాకుండుటచేత 
ఈ మాటలు నిజమా అనిపిస్తున్నది. 


సీ! ఓ కమలేక్షణ! ఓభక్తమందార! 
వైరి భావము లేని వరద! నాధ! 
ఓకవిమునివంద్య! ఓసుగుణోత్తమ! 
నిములప్రభాన! ఓవేదనినుత! 


ఓ కల్పనృక్షనూ! ఉత్తను శరణార్థి 
త్రాతవై నిలిపెడి హిత ప్రదాత! 

ఓ మునిశ్రేసుల ఉల్లంబులన్‌ నిల్చి 
సద్గతినందించు సత్యనచన! 


రావె, కరుణ గొనవె, అవనీధరా! హరే! 
శరణు నీవెనాకు పరనుపురుష! 
తలపవేల నన్ను దయజూప రావేల 
కాన చేలనన్ను కనులనాభ! 


(పోతనగారి ఓ కమలాక్షయోవరద.... ఆధారంగా) 


తా॥ కమలములవంటికన్నులు గల ఓభక్త కల్పవృక్షమా! 
మిత్రులు శత్రువులు అను భేద భావంలేని ప్రభూ! 
పండిత మునిజనసేవితా! నుగుణములు 
గలవారందరిలోకి ఉత్తముడా! స్వచ్చమైన ప్రభావం 
గలవాడా! వేదములచే కొని యాడబడువాడా! ఓ 
కల్పవృక్షము వంటి ప్రభూ! ఉత్తములైన శరణార్థులను 
కాపాడి హితముల నొసగువాడా, ముని(శ్రేష్టుల 


వైకుంఠ పురములో ప్రాసాదమందున 
మూలమై నిలచుచు కలదు మేడ 
దాని చేరువనె మందారనృక్షంబుల 
ఉపననం బొక్కటి యున్న దందు 
అనుతజలములు అలరు కొసారపు 
తీరంబులోనొక్క దివ్యమైన 
చంద్రకాంత నుణులు చక్కగా పరచిన 
కలునపూవుల పాన్సు కలదు అందు 


కనులతో విహరించెడి ఘనుడు శౌరి 

శరణు వేడెడి దీనుడౌ కరిని జూచి 

తత్తరందెను కాపాడ దలచి కరిని 

గాననుంకించె మనసెంతొ కరుణ నిండ 
(పోతనగారి 'అలవైకుంఠపురంబులో.... ఆధారంగా) 


తా॥ వైకుంఠపురములో, నగరియందు ముఖ్యమైన ఒక 
గొప్ప భవంతి ఉన్నది. దానిదగ్గరలో, కల్పవృక్షం 
ఉంది. దాని దగ్గర చక్కటి తోట ఉంది. అక్కడ 
తియ్యటి అమృతం వంటి నీరు గల సరస్సున్నది. 


మనస్సులలో తిష్ట వేసుకొని నిలిచి వారికి సద్గతి 
నందించే శ్రీహరీ! రావేమయ్యా? ఓ భూరమణా! 
నాకునీవె శరణు పరమవృురుష! నన్ను 
తలచవెందులకు? కాపాడుట కేలరావు? 


ఆ గజేంద్రుడట్టు చాలసేపు చింతించి యనాధ 
రక్షకుడైన ఆ పరమాత్మ తన నేల రక్షించడని ఆకసము 
వైపు తన మోము(దిపి తన తొండము నెత్తి ఆ 
పరమపురుషునికి నమస్కరించుచు ఒక వేళ ఆయన తనకు 
ప్రత్యుత్తరమిడుచున్నాడేమో నని తన చెవులను రిక్కరించి 
వినుచు తన ఆవేదన నెరిగించుచుండెను. 


ఆ గజేంద్రుడు విశ్వవ్యాప్తుడైన పరమాత్ముని 
వేడుచున్నాడు కదా! మనకేమి లెమ్మని (బ్రహ్మాది దేవతలు 
వానిని వినియు మిన్నకుండిరి. ఇక ఆ మహావిష్ణువు 
విశ్వరూపుడు, విశ్శవ్యాప్తుడు విశ్వ మయుడు ఆగుటంజేసి 
సర్యోత్కృష్టుడైనందున ఆకరిని రక్షించు బాధ్యత తనదేనని 
ఆ గజేంద్రుని కాపాడ నిశ్చయించినవాడాయెను. 


దాని ఒడ్డున దివ్యమైన చంద్రకాంతమణులతో 
నగిషీలు చెక్కబడిన కలువపూల పాన్పు ఉన్నది. 
అందులో లక్ష్మీదేవితో విహరించు శ్రీహరి, శరణు 
వేడుచూ దీనుడై ఆర్తనాదం చేస్తున్న గజేంద్రుని మొర 
ఆలకించి వానిని కాపాడదలచి మనసంతా కరుణతో 
నితడిపోగా సిద్దమయ్యెను. 


చెప్పడు శ్రీరమామణికి, చేత ధరించడు శంఖు 
చక్రముల్‌ 
అప్పరి వారమున్‌ గొనడు అభ్రగనాధుని ప్రీతి 
నేలడున్‌ 
కొప్పునుజుట్టడాయె హరి కోనులితో తన వాద 
నూపుచున్‌ 
అప్పుడె, ఆమెపైట విడనాడకయే కరిబ్రోన 
నేగెతాన్‌ 
(పోతనగారి 'సిరికింజెప్పుడు..” ఆధారంగా) 


తా॥ ఆ విష్ణుమూర్తి లక్ష్మదేవికి తనెక్కడికి పోతున్నది 
చెప్పుటలేదు, శంఖచ[కాయుధములు చేత 
బట్టుకొనడు, ఏ పరివారమునూ తనవెంట కొనిపోడు, 
తనవెంటవచ్చు గరుత్మంతుని ఆదరించడు. తన 
తలవెంట్రుకలు చెదిరిపోగా వాటిని చక్కబెట్టుకోడు 
చిన్న వాగ్యాదంవచ్చి లక్ష్మీదేవి పైట చెంగులాగినవాడు 
అదితన చేతితో పట్టుకొని వదలకుండానే ఆ 
గజేంద్రుని రక్షించుటకు సిద్దపడెను. 


ఈ విధముగా భక్తజనుల నాదుకొనుటయే దీక్షగా 
గల శ్రీమన్నారాయణుడు సర్వప్రాణులను శరణన్న రక్షించుటే 
(వ్రతముగా గలవాడగుటచే, ప్రాణికోటి హృదయకమల 
నివాసియగుటచే, ఆకరిరాజుదీనాలాపన ఆలకించినవాడై 
లక్ష్మీదేవితో సరస సంభాషణకునూ స్వస్తి చెప్పి గంజేంద్రుని 
కాపాడుటకు మనస్సున నిశ్చయించుకొని గరుత్మంతుని 
కోసం నిరీక్షించేపాటి సమయం కూడా వృధా చేయక 
ఆకసమునకెగిరెను. 


అప్పుడు శంఖచ[కాది ఆయుధములకు 
గరుత్మంతునికి, చివరికి శ్రీదేవికి కూడా ఏం చేయాలోతోచక 


గావించిరేమో,దుర్ణనులు భక్తులను బాధించుచూ, ఏడిరా మీ 
విమ్మువును చూపించు అని వేధిస్తున్నారేమో, అని 
తర్ణనభర్ణనలలను సలుపుచు... (ఆ లక్ష్మీదేవి) తన భర్త ఏల 
పోవు చున్నాడో? ఎక్కడికి పోవుచున్నాడో తెలియక పోవుటచేత 
ఆ వివరము తెలుసు కొనుటకు, స్టానభ్రంశము నొందిన 
తన పయ్యెదను కూడా సరిజేసుకొనుట మజచినదాయెను. 
వీడి పోయిన కొప్పును సరిదిద్దదాయెను. వదలుగా 
నుండిజారు చున్న మొలనూలును బిగించుకొనదాయెను. 
కోటి చంద్రకాంతులీను ముఖమున నొసటి బొట్టు 
చెదరిపోయి, పైట చెంగుగుంజుకుని పోతున్న ప్రాణనాధుని 
నిలువరించలేక న్తన బారంచే వంగిన 
నడుముగలదైయుండెను. 


కం॥ వడి వడి నడచెడి మగడిని 
తడబడె సిరి అడుగ ఊడె తన జడ ముడియున్‌ 
నుడువడు వెడులెడి మగడును 
నిడినడె నడి ఆలితోడ విడె సుడిగావై 
(పోతనగారి '“అడిగెదనని కడువడి.... ఆధారంగా) 


వినువీధీలో శ్రీహరిని అనుసరిస్తూ వారు కూడా ఎగురుతూ 
అనుసరించారు. ఆదృశ్యం వినువీధిలో మున్నెన్నడూ జూడని 
అపురూప దృశ్యం. శ్రీహరివెంట లక్ష్మీ ఆమెవెంట అంత:పుర 
పరివారం, వారివెంట గరుత్మంతుడు, అతనివెంట శంఖ, 
చక్రగద, ధనస్సులు,వాటి వెంట నారదముని, ఆయనవెంట 
విష్వక్సేనుడూ, వైకుంఠపురంలోని పిల్హాపాప గోగణాలు కూడా 
ఆ దేవుని అనుసరిస్తూ వచ్చాయి. పదునాలుగు భువనాలలో 
ఎవరూ మునుపు ఈదృశ్యం చూడలేదు. 


ఆ లక్ష్మీదేవి ముఖకమలము నుండి (స్రవించు 
పూదేనెను త్రాగుటకై తుమ్మెదలు మోముపై వ్రాలగా తనపైట 
కొంగు విడిచి పెట్టక శ్రీహరి మజపుచే గుంజుతూ 

యు 
పోవుచుండగా ఆతనిని వెంబడించి పోవుచూ శ్రీదేవి ఇట్టు 
తలచింది. 


శ్రీమన్నారాయణుడు ఎక్కడికి పోవుచున్నాడో చెప్పడు. 
దిక్కునెరుగని ఏ స్త్రీలు నాధా మమ్ము రక్షించు అనిపిలిచిన 
వారి మాటలు వినెనేమో, సోమకుడు వంటి రాక్షసుడెవరన్నా 
మరల వేదాపరహరణం చేయుచున్నాడేమో అసురులు మరల 
అమరావతిని ముట్టడించి ఇంద్రుణ్ణి తిరిగి పదవీచ్యుతుని 


తా॥ వేగముగాబోవుచున్న పతిని (ఎక్కడికి పోవుచున్నదీ) 
అడుగుదునా అని ఆమె తడబడెను. ఆశ్రీదేవి 
యొక్కజడ ముడి ఊడిపోయింది. అతడు నడుస్తున్న 
తన అడుగులను ఆపడు. పోనీ తనెక్కడికి పోతున్నదీ 
చెప్పుడు. సుడిగాలిలొ విడిపోయి తన భార్య జంటను 
ఆశ్రీహరి విడిచిపెట్టాడు. 


తన పయ్యెదను వీడక వేగముగా బోవుచున్న పతి 
ననుసరించు లక్ష్మీదేవి, కారుమేఘము వెంబడి ఆకాశవీధిలో 
పరుగులెత్తెడి మెరుపుతీగవలె తోచినది. ఆమె యొక్క 
ముంగురులను జూచి తుమ్మెదలు (వాటి కాంతికి భ్రమపడి) 
ఆదేవి మోము నిండా మూగినవి. ఎటులనోవానిని 


వదలించుకుంటే, ఆమె పెదవులని దొండపండ్లని భ్రమపడి 
చిలుకలు వాటిని తినుటకు యత్నించినవి. వాటిని ఎట్లో 
వదలించుకుంటే, మందాకినీ నదియందుండు 
గండుమీనములు ఆ రమాదేవి నేత్రములను చలించు 
చేపపిల్లలని తలంచి వానిని కబళించుటకు యత్నించినవి. 
వాటిని ఏదోవిధముగా తరిమివేస్తే ఆమె శరీరమును లతయని 
(భ్రమించి దానితో పోటీపడుటకు మెణుపులు ఆకాశమునందు 


వరుసలు దీరినవి. ఆ మెణుపులను గెలుచుటకై చక్రవాకము 
లేతెంచి,ఆదేవి కుచములను తమ వంటి పిట్టలుగా భావించి 
తమ పరాక్రమమును వాటిపై చూపుటకు యత్నించ సాగినవి. 


(ఇచ్చట (భాంతిమదాలంకారము విశేషముగా 
ఉపయోగించబడినది. జరిగిన సంఘటన మెరిసే దేహచ్చాయ 
గల లక్ష్మీదేవి నల్లని మేఘ సదృశ శరీరుడైన విష్ణువుని వెంబడి 
పరువులెట్టింది అని అర్థం) 


ఆ ఆకాశమార్గంలో _శ్రీమహోవిమ్లవు 
పరుగెడుతున్నాడు. రాక్షసులప్రాణములను కడతేర్చువాడును, 
దయాసాగరుడును, యోగీంద్రులహృదయ మందు స్థిరంగా 
నివసించువాడును, తనభక్తులకు గూడ మహిమలు 
గల్సించువాడును, తన ఆ(శ్రితుల తప్పిదములను మన్నించు 
వాడునూ, సర్వకాలములయందును నూతన వధువు వలె 
అలంకరించుకోనువాడును అయిన ఆ విష్ణుమూర్తి 
ఆకాశమార్గమున ఆ కరిని బ్రోచుటకు అరుదెంచుచుండెను. 


ఈవిధముగా పోవుచున్న విష్ణుని జూచి 
ఆకాశమార్గమున వేల్పులందరూ మూకగా గుమ్మిగూడి 


కొలను కుబేరుని కోశగారమును తలపింపజేయుచున్నది. 
దానివలె స్వచ్చ వరకచ్చపములతో భాగ్యవంతుని కోశాగార 
భాగ్యధేయము వలె పరాగ జీవనంబై యున్నది. (ఆ కొలనులో 
తెల్లని తాబేళ్ళతో, విరజిమ్మబడిన పుప్పొడితోనూ ఉ 
న్నదనియు, కుబేరుని భాండాగారము వరకచ్చపములు 
అనుపేరుగల నిధులతో ఉన్నది). ఆ కొలను వైకుంఠ 
పట్టణమువలె నున్నది. (వైకుంఠపురమున పాంచజన్యము 
అను శంఖము, సుదర్శనమనెడి చక్రము, కమల అనబడు 
లక్ష్మీదేవి ఉన్నాయి. కొలనులో శంకువులు, చక్రవాకపక్షులు, 
పద్మములు గలవు). పరస్పరము వైరిభావముగల కరి, 
మకరములు సంఘర్షణ జరుపుచు కరి దైవప్రార్థనము నందు, 
మొసలి శతు నిర్మూలనా వ్యూహమందు (సంసార 
తాప(తయముతో) సతమత మగుచున్నారు. మకరి 
వలెనుండు వారికి నశించుట తిరుగులేని విధి. ఇట్టి ఆ 
తామరకొలనును విష్ణుమూర్తి తిలకించెను. 


బాధజెందు వారి కష్టములను జూచి ఓర్వలేని దయాళు 
వైన నారాయణుడు ఆ మకరమును ఖండింప దలంచి, 
వేగముగా బోవునదియు, భూమండలమునంతయూ 
కదిలించ గలిగినదియు, సూర్వుని కంటే ఎక్కువ కాంతి 


“అదిగో విష్ణువు వచ్చుచున్నాడు అదిగో!లక్ష్మీదేవి అతని 
వెంబడి వచ్చుచున్నది. అదిగో పాంచజన్యము యొక్క 
గంభీరమైన ధ్వని ఎంత గొప్పగా వినబడుచున్నది! అదిగో! 
సుదర్శన చక్రము ఎంత అద్భుతంగా కనబడుచున్నది. అదిగో! 
వాటి వెంట అతి వేగముగా అరుదెంచుచున్న గరుత్మంతుడు 
అని చెప్పుకొనుచు ఆ గజేంద్రుని కాపాడుటకు పోవుచున్న 
ఆ చ(క్రియెన ఆవిష్ణువునకు ఓం నమో నారాయణాయ' యని 
కీర్తించుచున్నారు. 


అట్టు దేవతలు కీర్తించుచున్న వారైయుండగా 
గజరాజును రక్షించుటయే తన పనియని పరుగిడుచున్న 
విష్ణువు వేల్పుల నమస్కారములను సైతము స్వీకరింపక 
మనోవేగమునకు సాటియగు వేగము గలవాడై చాల దూరము 
పోయి, కొంత దవ్వున శింశుమార చక్రమును దలపించు 
ఒక కొలనును గాంచెను. 


(ఆ కొలనులో గొప్ప మొసళ్ళు, ఎండ్రకాయలు, చేపల 
జంటలు కలవు. శింశుమార చక్రమున గురు, మకర, 
కర్కాటక, మీన, మిథున రాశులున్నవి అని భావము). ఆ 


గలిగిన మిణుగురులను రాల్చునదియు, పదునాలుగు 
భువనములలో గల (బ్రహ్మాండమునందు అడ్డము లేక 
వ్యాపించునట్టిదియు, వేల్పుల నందరిని వారి శత్రువులనుండి 
రక్షించునదియునైన తన సుదర్శన చక్రాయుధమును 
బంపెను. 


ఆ సుదర్శన చక్రము ఆ తామర కొలనులో నళినీ 
కాంతతో గూడి, కౌగిలించి, జలక్రీడలాడుచు యధేచ్చగా 
ఆ పూబాలకు (పీతి సలుపుట కేతెంచిన వేడివెలుగుల 
సూర్యుడను పురుషుడా అన్నట్టున్నది. ఆ సుదర్శన చక్రము 
గుభిల్‌గుభిల్లను ధ్వనితో ఆ కొలనంతయూ (క్రుంగిపోవునట్లు 
లోపలికి ప్రవేశించి, క్రూరమైన ఆ మగమొసలి యున్న చోటికి 
బోయి మనోవేగమును బోలు వేగము గలదై... 


చం॥ నిలువున కానుక్రోధములు నిండినదై తను 
గట్టియత్నమున్‌ 
సలుపుచు రక్తనర్షనున జంసెను అత్తరి 
దుష్టనక్రమున్‌ 
తలతెగవేసె చక్రమతి దారుణలీల సునర్ల 
కాంతులున్‌ 
వెలసెను, ప్రీతిచే హరికి వేలతెరంగుల మొక్కె 
హస్తియున్‌ 
(పోతన గారి 'భీమంబైతలదద్రుంచె...' ఆధారంగా) 
తా॥ ఆ సుదర్శన చక్రము అతి భయంకరంగా, బంగారు 
కాంతులు (ప్రదర్శిస్తూ, భీతిచేత మనస్సులో అనేక 
విధముల ప్రార్థించుచున్న గజేంద్రుని నిలిపిరక్షించగా, 
కామ(క్రోధములతో నిండినదై మంచియత్నము 
ఆచక్రము చేయగ రక్తములు చిందెను. ఆ విష్ణువు 
ఆ దుర్మార్గమొందిన మొసలి శిరస్సును ఖండించెను. 


ఈ విధముగా ఒక్క వేటున ఆ సుదర్శన చ(క్రము 
ఆమకరి యొక్క శిరచ్చేదనముగావించెను. 


భయపెట్టగలిగినదియు, భక్తుల ఆపదలు బాపు నట్టిదియు, 
శత్రుసేనలనుదిక్కులందు దరిమిగొట్ట గలదియు మైన తన 
పాంచజన్య శంఖమును పూరించెను. 


శ్రీమహావిష్ణువు శంఖము పూరించు నప్పుడు 
దేవదుందుంభులు ('మోగెను. మంద మారుతము 
తామరపూల వాసనతో మిళితమై వీచెను. ముసురు పట్టి 
పుష్పవర్షము కురిసెను. వేడుకతో అప్పరసలు నృత్యములను 
లిపిరి. అన్నివైపులా జయజయ ధ్యానములు మారు (మోగాను. 

సము[ద్రుడనెడి పురుషుడు తన అలలు అనెడి 
చేతులతో ఆకాశగంగ అనెడి లలనా రత్నము యొక్క 
ముఖమును ముద్దాడ నాసించుచున్నాడా అన్నట్లు సముద్రుడు 
మిన్ను ముట్టు అలలను పైకి విస్తరింప జేసెను. 


(శుకమహర్షి ఇట్టునుచున్నాడు) ఓ పరీక్షిన్మహారాజా! 
యె లా ల 
విష్ణువు తన పొడవైన చేతితో నా కరిరాజును మడుగునుండి 
మెల్దగా బయటకు తీని, దానిమదజల మరకలను 
శుభ్రపడునట్టు తుడిచి, వీపునమెల్లగా చరచి దాని భయమును 
తొలగించెను. 


ఆ వెంటనే ఒక మకరము రాశిచక్రమును జేరెను. 
(మకరరాశి) ఒకమకరము కుబేరుని బొక్కసమునదాగెను. 
ఆమకరాలయంబున (కొలనుయందు) సంచరించు తక్కిన 
మకరములు ఆదికూర్మము యొక్క మరుగున జొచ్చెను. 
అనగా విష్ణువునే శరణువేడెననవి భావము. (చమత్కారము 
గమనించిన ఇది అతిశయోక్తి సూర్యుని వద్దను, కుబేరుని 
వద్దను, కూర్మముల వద్దను ఉన్న రాశి, ధన, సహచర 
రూపమకరములన్నియూ, ఇచ్చటివేనని అభిప్రాయము) 


రాహువుచే (మింగబడి విడిచిపెట్టబడిన చంద్రుని వలె, 
సంసారమున జిక్కియల్లాడి విముక్తుడయిన విరాగివలె 
ఆ గజేంద్రుడు మొసలి బారి నుంచి తప్పించుకుని, కాళ్ళు 
విదిలించి దిగ్గజేంద్రముల రాణులయిన ఆళకరిణి 
మొదలయిన వారు తమ తొండములతో బిమ్మిన చల్లని 
జలములయందు సేదదీరి మిక్కిలి అందముతో 
'ప్రకాశించెను. 


అవి 


తన గొప్పధ్వనిచే భూతములనన్నింటినీ కదలించు 
నదియునూ, తెల్లనైన తన తేజస్సుతో ఇం(ద్రాదులను సైతము 


అప్పుడు విష్ణుమూర్తి క్షీరసాగరమున బుట్టినదియు, 


అట్టు విమ్మువు గజేంద్రుని భయమును 
నిర్మూలించగానే ఆ కరిరాజు దేహము యొక్క బడలిక 
విడిచిపెట్టి ఆడ ఏనుగులతో జేరి ఎక్కువ మక్కువతో శ్రోతల 
వీనులకు విందుగా ఘీంకారము చేసెను. 


గజేంద్రుడు ఆ విధముగా శ్రీహరి దయచే (బతికి 
వచ్చుట జూచి ఆడ ఏనుగులన్నియు మహానురాగము గలవై 
దానిని జుట్టుకొని తమ తొండములతో దొండములను 
బెనవైచికొనినవీ, 

ఓ పరీక్షిన్మహారాజా! తొల్లి దేవల మహర్షి శాపముచే 
మొసలి రూపంబునొందిన 'హూహూ' అని పిలవుబడు 
గంధర్వుడు నేడు విష్ణు చక్రంబుచే సంహరించబడి 
శాపవిముక్తుడై పూర్వరూపము దాల్చి నాశరహితుడగు 
నారాయణుని అధికమైన భక్తితో (మొక్కి పట్టుదలతో విష్ణుని 
బాగుగా కీర్తించి భగవన్నామ సంకీర్తనము జేయుచు తన 
వావ ఆజ్‌ నెల్ల (ప్రక్షాళనము గావించుకొని తన 
గంధర్వరూపమును తిరిగి బొందుటచే గంధర్వలోకము 


జేరెను. అప్పుడా గజేంద్రుని శ్రీహరి తన చేతితో తాకి 
తడవుటచే, ఆ కరి అవిద్యనశించి విమ్మురూపి వైఎ 
వెలుగొందుచుండెను. ఆ విధంగా కరిమోక్షమెందెను. 


ఓ పరీక్షిన్మహారాజా! మకరముతో బోరు సలిపి పలు 
ఇక్కట్లు పాలయిన గజేంద్రుని పూర్వజన్మ వృత్తాంతమును 
తెలిపెదను వినువు. అతను గత జన్మంబున 
ఇం[ద్రద్యుమ్నుడను రాజు. గొప్ప విష్షుభక్తుడూ అతడొక్క 
కొండకొనపై కూర్చుండి మౌనవ్రతుండై సర్వేశ్చరుడగు 
నారాయణమూర్తిధ్యానములో ఆతని పూజయందు 
నిమగ్నుడయుండెను. 


మౌన(వతుడై నిశ్చల చిత్తుడెయున్న ఆ 
ఇం(దద్యుమ్నుని జూచి ఆగస్యమహాముని అతని 
సమీపంబున కొచ్చి, తనను చూచి వందనపూర్వకముగా 
నిలువబడని ఆతనిపై ఆ(గహించి మునులకు అతిథి 
సత్కారముగాని, మన్ననగాని చేయకమదపుటేనుగు వలె 
(ప్రవర్తించిన నీవు అడవిలో ఏనుగువై బలగర్వముతో అజ్ఞానివై 
జీవింపుము అని శపించెను. 


జోగవంతుని (ప్రార్జించ గలిగి ముక్తుడ్డైనాడు. 
ఇం(ద్రద్యుమ్నునిగా సాధించలేనిది కరీం(ద్రునిగా 
సాధించగలిగాడు. కర్మఫలం క్షీణించవలెనంటే విష్ణు భక్తి 
అత్యావశ్యకము. గర్వము మొదలైన చెడు గుణములను 
తొలగించి ఆ భక్తి సన్మార్గంలో నడుపుతుంది. చిన్న 
విత్తనంగా నాటబడిన విష్ణుప్రియత్వం భక్తి అనే గొప్ప 
వటవృక్షమై కాపాడుతుంది. 


భగవద్భక్తి లేని అల్పబుద్దులకు ఏనుగులు, 
గుర్రములు, ధనములు, వంటి భోగములు నశించిపోవును. 
తన సతీ సుతులు చెడిపాడై పోయెదరు. సుగుణవంతులైన 
వారికి పై జెప్పిన భోగములన్నీ జీవితకాలమున కలుగుటయే 
గాక చెడని వస్తువైన విష్ణు భక్తి కలిగి, అధికమై ముక్తి 
నొసంగును 


అప్పుడు జగన్నాయకుడైన ఆ పరమేశ్వరుడు 
(శ్రీవువోవిమ్మువు) గజేంద్రుని శాప విమోచనా 
వృత్తాంతమంతయు పద్మముఖియైన లక్ష్మీదేవి కెరింగించి, 
ఆమెతో ఇట్లనెను. 


స్వతహా బుద్దిమంతుడైనప్పటికి, ఆగస్తుని వంటి 
బ్రాహ్మణుని అవమానించిన ఫలితంగా అడవిమృగమైన 
కరిజన్మనొందెను. ఓరాజా! తపస్సే జీవనంగా జీవించే 
(బ్రాహ్మణులను ఏనాడు అవమనపరచరాదు. అట్టుచేసిన 
ఫలితములు (ప్రమాదకరముగా నుండునని (గ్రహింపుము. 


ఆతని విష్ణుభక్తి విశేషముచే ఏనుగులకు రాజై 
గొప్పబలవంతు డాయెను. ఆరాజ పరివారంకూడా ఏనుగు 
జన్మలనే బొందిరి. ఈవిధముగా కరిజన్మమునకూడ విష్ణు 
ధ్యానము మానక ఆయన కటాక్షము చేత శాశ్వత 
మోక్షసాప్తీనౌందెను. 


నేల విడిచి కత్తిసాము చేయుట యెంత ప్రమాదమో 
నరులకు తము కర్తవ్యము వదలి అన్యధర్మముల 
నాశయించుటయూ అంత అపాయకరమే. ఇహపరములను 
రెంటినీ దలచుచు సమముగా వర్తించవలెను. అదియే 
భగవంతుని సంతోషపెట్టును. ఒక చిన్న తప్పిదమువల్ల 
ఇంద్రద్యుమ్నుడంతటి ఉత్తముడు మృగజన్మము నెత్తిననూ 
ఆ పరమాత్మకృప అతని వెంట సదా నీడలా ఉన్నది. కనుకనే 


ఓ పద్మముళీ! న్‌ు నావెంబడివచ్చు నప్పుడు నీపైట 
కూడా నా చేత బట్టుకొని వదలకుండా ఈడ్చుకొని పోవుచున్న 
నన్ను జూచి ఏమనుకొంటివి? దేవి! 


ఆ॥ నుణతు వారి నేను నముజచిన నను వారు 
నుణువబోను నన్ను మణువకున్న 
మొణలు బాపి కాతు మొణలెరుంగక గొల్వ 
పరిగణించి నన్ను పరము గతిగ 

(పోతన గారి 'ఎణుగుదు దెబువా...” ఆధారంగా) 


తా॥ ఓదేవీ! నన్ను మజుచిన వారిని నేను మజతును. నన్ను 
మటణువని వారిని నేను మణువను. కపటములేక నన్నే 
పరమగతిగ యెంచిన వారి దుఃఖములను తొలగించి 
రక్షించెదను. 


అట్టు విష్ణుమూర్తి పలికిన పలుకుల నాలకించి కమల 
నివాసినియెన లక్ష్మీదేవి చిరునవ్వుతో నిట్లనియె. 


సకలలోక నాయకుడవైన ఓ (ప్రాణేశ్వరా! తమరి 
దివ్యపాదారవిందములను నామనంబున నిలుపుకొని 


ధ్యానించుటకంటే నాకు: 'వేరేపని ఏముండును? కావున 
అసంకల్పితముగా నిన్ననుసరించితిని గాని వేరేమి కాదు. 


స్వామి! దుఃఖితుల ఆర్తిని దీర్చుటకు వారికి లోబడి 
వారి మొరలనువిని వారి ఆపదలను దొలగించి వారిని కాపాడి 
వారిచే కీర్తించబడెదవు. నీకు తప్ప అన్యులకు, దీనులను 
కాపాడుట సాధ్యము కాదు. 


ఆ లక్ష్మీదేవి ముందు చెప్పిన మాటలే గాక యింకను 
ఎన్నియో తగు మాటలు మాట్లాడి (ప్రేమ తొణికిస లాడు 
చూపులతో పతిని వీక్షించగా ఆమెను కౌగిలించి శ్రీహరి, 
నారద, విష్వక్సేన సహితమౌ పరివారము వెంట రాగా సతితో 
గరుత్మంతు నధి రోహించి వైకుంఠమున కేగెను. 
ఈప్రకారంబు గజేంద్రుని వృత్తాంతము నెరింగించి, ఇంకను 
ఇట్లననెను. 


(త్రిమూర్తుల మయిన (బ్రహ్మ, శంకరుడు, నేనునూ 
విహరించెదము. అనిచెప్పి పక్షిటీడు గరుత్మంతునిపై 
శ్రీలక్ష్మితో నారాయణుడు వైకుంఠము జేరెను, అని 
శుకమహార్షి పరీక్షిన్మహారాజు కిట్లనియె 

ఈ గజేంద్ర మోక్షమును శ్రద్ధగా పఠించినా, వినినా 
ఇహలోకంబున శ్రీహరి గజ, తురగ, రథములు మొదలైన 
వాహన సౌఖ్యము కలుగు జేయును. అంత్యకాలమున 
నారాయణుని నామము బలుకు శక్తినాసంగును. 


ఓ పరీక్షిన్మహారాజా! నీకు నేను వినిపించిన శ్రీకృష్ణుని 
మహిమను దెలిపెడి గజేంద్ర మోక్షము కథ వినువారికి 
నెక్కువ కీర్తికలుగును. ఈ గజేంద్ర మోక్షము పాపంబుల 
నన్నింటిని పోగొట్టి మేలుజేయును. ఈ కథను విన్నవారికి 
దుస్వ్వప్నములు రావు. దిగులు, ఆరాటములు నశించును. 
ప్రతిదినము వేకువ జామున మేల్కొని పరిశుద్ద మనస్కులై 
దీనిని పఠించిన విప్రులకు, పండితులకు సకలైశ్యర్యములు 
కలుగును. సకలవ్యాధులును నెమ్మళించును. సకల 
సౌఖ్యములు కలుగును. మేలుపొందును. ఇక తనువు 
చాలించిన పిదప మోక్ష సిద్ది తధ్యము. సకలానందములు 
కలుగును, అని శ్రీమహావిష్ణువు సంతోష పూర్వకముగా 
నానతిచ్చెను. గజేంద్రునిబోలిన నాభక్తులకు నాలుగు 
విధములైన మోక్షముల నిచ్చెదను. 


ఆపైన హృషీకేశుడయిన శ్రీహరి గజేం(ద్రునికి 
మోక్షము నిప్పించిన ఈ కొలను అనిన నాకెంతో ప్రీతి. 


ఇది మవోకవి బవ్మెర పోతనామాత్యునిచే 
రచించబడిన శ్రీమత్‌ భాగవతములోని నవమస్కందమున 
నున్న గజేం(ద్రమోక్షమను ఉపాఖ్యానము ననుసరించి సరళ 
తెలుగు వచనములో కీ॥శే॥ అలమరవాది రామకృష్ణయ్య, 
సుబ్బమ్మ గార్ల పుత్రుడైన సు(బ్రహ్మణ్యదీక్షితులచే 
శ్రీమన్నారాయణుని కృపా భాగ్య ప్రాప్తిచే వ్రాయబడిన కృతి. 

లోకములన్నింటికి శుభములు కలుగుగాక! 


